న్‌ 


చింతనాత్మక సారస్వతం 


ISSN 2454-4329 


ఫ్టెంబర్‌, 2022 ₹ 50/- 


గం 


- కొప్పరపు వరక 


ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావుగారు 
ఇటీవల రెండు శతకాలను అచ్చొత్తి వెలువరించారు. : 
శ్రీ సింహద్రి నారసింహ శతకము (2019), వేణుగోపాల 
శతకము (2020). వీటిలో శ్రీ సింహద్రి నారసింహ 
శతకమును రాసినవారు గోకులపాటి కూర్మనాధ కవి (క్రీ. శ. 
1720-1790). వేణుగోపాల శతకమును 
రచించినవారు పోలిపెద్ది వేంకటరాయ కవి. (క్రీశ. 
1800-1875). వీరిరువురు రాసిన ఈ శతకాలు 
సాహిత్యపరంగా, సామాజిక స్పృహపరంగా ఎంతో 
ఉన్నతమైనవి. 

ఇటీవలి కాలంలో శతక పద్య శోధన, వాటిలోని 
సామాజిక స్పృహ వెలుగులోకి తెచ్చే పరిశోధనలు బాగా 
తగ్గిపోయాయి. (ఎక్కడైనా ఒకటి రెండూ ఉన్నాయేమో!) 
కాని, రామాయణం, మహాభారతం, భాగవతం వంటి 
చారిత్రక కావ్యాలు మినహా ఇతర సాహిత్య ప్రక్రియలలో 
“శతకంికంటే మరేది సమాజానికి దగ్గరగా వచ్చిన సాహిత్య 
ప్రక్రియ లేదు. నిజానికి కన్నడ, మళయాళమ్‌, తమిళ 
భాషలలో కూడా - శతక సాహిత్యం ఉన్నా తెలుగులోనే 
అది పరిఢవిల్లిందన్నది తిరుగులేని వాస్తవం. ఆచార్య 
కె. గోపాలకృష్ణారావుగారు తెలుగులోని శతకాల గురించి 
లోతైన పరిశోధనచేని 1976లో “ఆంధ్ర -సాపాత్య 
వికాసము” అనే మంచి (గ్రంథాన్ని ప్రచురించారు. వీరికన్నా 
చాలా ఏండ్లు ముందు వంగూరి సుబ్బారావుగారు “శతక 
కవుల చరిత్రను’ వెలువరించారు. వంగూరి 
సుబ్బారావుగారి పరిశోధన కాలం నాటికే తెలుగు శతకాల 
సంఖ్య దాదాపు 500 పై చిలుకు అని తేలింది. తెలుగులో 
మొట్టమొదటి శతకమైన పాల్కురికి సోమనాధుని 
'వృషాధిపశతకం' (క్రీ.శ. 12) నుంచి నేటికీ శతక రచనలు 
సాగుతునే ఉన్నాయి. భర్భహరి రాసిన “సుభాషిత త్రిశతి 
సంస్కృతములో తొలి శతకం. శతక సాహిత్యంలా బహుళ 


44 + 


ప్రాచుర్యం పొందిన తెలుగు సాపాత్య (ప్రక్రియ 
మరోటిలేదు. పాల్కురికి సోమనాధుడు “వృషాధిప శతకం” 
వచ్చిన కాలంలోనే బద్భెనవారి “సుమతి శతకం”, 
యథావాక్కుల అన్నమయ్య “నర్వేశ్వర శతకము” 
వెలువడినట్లు చరిత్ర శోధనలో తెలుస్తోంది. వేర్వేరు 
అంశాలతో ఎందరో పండితులు, కవులు, జెత్సాహికులు 
రకరకాల శతకాలు రాశారు. బమ్మెర పోతన (నారాయణ 
శతకం)లో ఎన్నో శతకాలు పొగడటం, తిట్టడం, 
పొగిడినట్టు తిట్టడం, తిట్టినట్టు పొగడడం, వర్ణించడం, 
బోధించడం - ఇలా ఎన్నో రకాలైన విషయాలు ఇతి 
వృత్తంగా శతకాలు వెలువడ్డాయి. 

తెలుగు వాజ్మయంలో మొట్టమొదట వెలసిన 
శతకాలన్నీ శైవమాత సంబంధమున్నవే. దీనిని బట్టి 
తెలుగున శతక సాహిత్య ప్రక్రియ ఆద్యులు శైవకవులు 
అని తెలుస్తోంది. అంతేగాదు, సాంఘిక దురాచారాలను 
దుయ్యబడ్తూ నిశితంగా వివమర్శించిన సాహితీ ప్రక్రియ 
కూడ శతకాలే. వారిలో వేమన శతకం ఎప్పటికీ అగ్రగామి. 
వేమన పద్యాలు లోకనీతులు. సామాజిక చైతన్యం వేమన 
పద్యాల లక్షణం. వేమన స్పృశించని అంశంలేదు. 
సమాజంలోని అన్ని సమస్యలు: భిన్న కోణాల నుంచి 
దర్శించి ఆదర్శన వైశిష్టాన్ని తన పద్యాలలో నిక్షిప్తం చేశాడు 
వేమన. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు, మతం పేరిట 
జరుగుతున్న దోపడీలు, విగ్రహరాధన నిరసించడం, 
కుహనాం గురువులు, దొంగ సన్యాసులు, ఇలా కనపడిన 
ప్రతి సామాజిక రుగ్మత ఆయన కవితా వస్తువుగా 
మారింది. ఆచార్య రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వేమన 
కవిత్వంపై విశేష పరిశోధన చేశారు. అంతేగాక తన 
పరిశోధనా ఫలితాలను ఆయన 'వేమని పుస్తకం రూపంలో 
ప్రచురించారు. ఆ తర్వాత వేమనపై అంతే స్థాయిలో 
గొప్ప పరిశోధన చేసిన వారు ఆచార్య ఎన్‌. గోపి 
రాళ్ళపల్లి, అనంతకృష్ణశర్మగారు వేమన కవిత్వంపై తన 
అభిప్రాయం ఇలా చెప్పారు - “వేమన కవిత్వం గాయపు 
మందు గాయానికికాక, కత్తికి పూసినట్లుండును” అని. 
కూర్మనాధకవి - శ్రీ సింహద్రి నారసింహశతకం: 

ఈ కోవలోకి వచ్చేదే గోగులపాటి కూర్మనాథకవి 
రచించిన 'శ్రీ సింహాద్రి నారసింహ శతకము”. ఈ శతకం 
కవి కీర్తిని దశదిశలా చాటి చెప్పినది. ఇది ఉత్తమ అధిక్షేప 
శతకము లేక చారిత్రక శతకం క్రిందికి వస్తుంది. 


సెప్టెంబర్‌ - 2022 
ల 


పద్దెనిమిదవ శతాబ్దం మధ్య భాగంలో అంటే దాదాపు 
క్రీ.శ. 1758 ప్రాంతాలలో కళాగాంధ్ర / ఉత్తరాంధ్ర తురక 
సైన్యాల దోపిడీలతో అల్లకల్లోలంగా ఉండేది. ఇందుకు 
చారిత్రక శోధకులు కొన్ని కారణాలు చెప్తారు. ఒకటి : 
అప్పట్లో హైద్రాబాదు నవాబు ఢిల్లీ చక్రవర్తి జెరంగజేబుకు 
సామంతులుగా ఉండేవారు. ఉత్తర సర్కారులు వీరి 
ఆధీనంలో ఉండేవి. జెరంగజేబు ప్రతినిధియైన ఫకీర్‌ 
ఆలీఖాన్‌ దగ్గర విజయనగర సంస్థానాధీశుడైన మొదటి 
ఆనంద గజవతిరాజు, అనకావల్లి పాలకుడైన 
'హోల్‌కాలమ్‌’ అనే ఆంగ్రేయుని ద్వారా కొంతధనం అప్పుగా 
తీసుకొని సకాలంలో చెల్లించకపోవటంవలన ఆలీఖాన్‌ 
గ్రామాలపై పడి దోచుకోవటం, స్త్రీలను చెరపట్టటం, 
దేవాలయాలను ధ్వంసం చేయటం మొదలుపెట్టాడు. 
రెండవది : అదే సమయంలో దక్కను సుబేదారు 'సలాబత్‌ 
జంగ్‌” ఉత్తర సర్మారులను (ఫ్రెంచివారికి కౌలుకు ఇచ్చాడు. 
వాటిని స్వాధీనం చేసుకోమని (్రైెంచి దొర బుస్సీ, 
మచిలీపట్నం గవర్నర్‌ అయిన మారిసన్‌ను పంపించారు. 
శ్రీకాకుళంలో ఫౌజుదార్‌గా ఉన్న జాఫర్‌ ఆలీఖాన్‌ 
తిరుగుబాటు చేశాడు. అతడు మహారాష్టులతో చేతులు 
కలిపి, ఉత్తర సర్మారులను దోచుకోవటం మొదలుపెట్టాడు. 
మరాఠ దండు గ్రామాలను దోచుకొంటే తురక దండు 
దేవాలయాలను ధ్వంసం చేయసాగారు. విజయనగరాధీశు 
డు పెద విజయ రామరాజు వీరిని ఆపలేకపోయారు. 
ఈ నేపధ్యంలో ఈ శతకం పుట్టింది. 

“క్రమంగా ముస్లింలు సింహాచలం కొండమీదకి 
చేరుతున్నారనే వార్త తెలిసి ఆ దేవస్థానంలో ఉద్యోగిగా 
ఉన్న భక్తి కవి, గోగులపాటి కూర్మదాసు, నారసింహుని 
ప్రార్థిస్తూ ఈ శతకం చెప్పాడు. “ఆదుర్తి హరిదాసు” అనే 
అతని మిత్రుడు లేఖకుడిగా ఉండి ఈ శతకాన్ని రాశారు. 
ఈ శతకం మకుటం అందువలన - వైరి హరరంహ! 
సింహాద్రి నారసింహ. సీస పద్యాలతో, నిందాస్తుతిగా, 
ఉపాలంబనలతో సాగిన శతకం ఇది” - అని 
వ్యాఖ్యానించారు ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు. 

మొదటి పద్యంలో స్వామివారిని భక్తితో ప్రార్థించి, 
తర్వాతి పద్యంలో తాను విన్నవించుకొనేదాన్ని పరాకు 
లేకుండా వినమని వేడుకొన్నాడు. ఇక మూడవ పద్యం 
నుంచి 67 పద్యం వరకూ తురక సైనికుల చేతుల్లో ప్రజలు 
పడుతున్న పాట్లను కళ్ళకు కట్టినట్లు చిత్రించాడు. 


సెప్టెంబర్‌ - 2022 


mE 


స్వామివారికి, ఆయన పరాక్రమాన్ని గుర్తుచేసి శత్రువులను 
శీఘ్రంగా పారద్రోలుమని వేడుకొన్నాడు. ఎంతసేపటికి 
స్వామి కరుణించకపోవటంతో “నీవు కూడా తురకలతో 
కలిసిపోయావా?” అని స్వామిని నిందించాడు. ఈ విధంగా 
67 పద్యాలు పూర్తి అయ్యేసరికి స్వామి అనుగ్రహం 
సాకారమైంది. సింవోచలం గువాలలో మంటలు 
చెలరేగాయి. అక్కడున్న తేనెపట్లు అంటుకొన్నాయి. వాటిలో 
నుండి గండు తుమ్మెదలు (తేనెటీగలు) భయంకరంగా 
చెలరేగి, ప్రళయ కాలంలోని కారుమేఘాల్లా తురక 
సైనికులను కప్పి, తమ ఉక్కు మూతులతో వారిని కరిచి, 
కండలు ఊడిపడేలా చీల్చి చెండాడి, నెత్తురు పీల్చి వారిని 
నింవాచలం నుండి విశాఖవట్టణంలోని “శ్మశానం 
మెట్టు'దాకా తరిమివేశాయి. అందువలన ఆ శృశానానికి 
“తుమ్మెదల మెట్టి అని పేరు వచ్చిందని ప్రతీతి. ఈ ఘట్టం 
తర్వాత కూర్మనాధ కవి రాసిన శతక పద్యాలు ఎక్కువగా 
(68-100) స్వామివారిని పలు విధాలుగా స్తుతించే 
దశావతార వర్గాల వైపు వెళ్ళిపోయాయి. ఈ సంఘటన 
విషయమై ఆరుద్రగారు తను రాసిన 'సమగ్ర ఆంధ్ర 
సాహిత్యం), ఎనిమిదవ సంపుటం, కడపటి రాజుల 
యుగంలో (237-289)లో ప్రస్తావించారు కూడా. 

ఇందుగల దందులేదను నందియంబు 

జొంద వలదను వేద వాగ్‌బ్బుందమెల్లు 

నెందువెదకిన గాన రాలోమా యివుడు? 

వైరి వార ఠంవా! నింహోడి నార నింవో (525 వద్దం) 

అని ఆక్రోశించాడు. దేవునికి తురక మతంపై 
అభిమానం పుట్టిందా అని శంకించి, “భీబీ నాంచారిని 
బిలిపింపు వేగమే, తుద కభ్యసింపుమా తురకభాషి” అని 
ఏద్దేవ చేశాడు. 

వొశ్చాత్చుల నమాజువై బుద్ధి వుభ్రానో 

వోమౌనుల జువమువై మనస్సు రోసి... 

తురకల యీదునందు ముదంబుగలైనో 

భక్తో నిత్చాత్సవానరతమాని 

వాందు దుర్భార్గులయ్యమో, (వ్రతము బెడ్డు 

నుఖము దళ్ళుదు వడి ఢిల్లి బొరగం దోలు 

వారనీకాధవుల వటావంచలుగాను ! 

వైరంవారరంవా ! నీింవొది నారనింవా ! (805 వద్దాము) 

ఆయన తన పద్యాలలోని ఆర్తిని చాలా దీనంగా 
నివేదించుకొన్నాడు నరసింహస్వామికి. తన ఈ ప్రార్థనంతా 


#* 45 


| ఆంధ్రా సృష్టిని రక్షించమని, పదిలంగా ఉంచమనే అని 
బీకో నివేదించాడు. తెలుగు జాతి నాశనం అవకూడదనే తన 
7 ఆవేదనంతా అని అచ్చ తెనుగులో నొక్కి వక్మాణించాడు. 

జెర నిజమాడ నిష్టురం బౌ నటం[డు ! 

కాక రోషంబు గలిగిన, గతిన యవన 

నేన నిరించ్తి యా యాంధ్ర స్థృవ్ద నిల్చు! 

వైంవారరంవా ! నీింవాది నార నింవా (24వ వద్దం) 

శతక కారులలో శతక రచనతో నారసింహుని 
అనుగ్రహం సాధించిన తొలి కవిగా గోగులపాటి కూర్మనాథ 
కవి అగ్రస్థానంలో చిరస్థాయిగా ఉంటాడు. 

ఇంచుమించు ఇదేవిధమైన వ్యాఖ్య చేశారు ఆరుద్ర- 

“గోగులపాటి కూర్మనాథానికి పేరు తెచ్చిన శతకం 
కూడా ఇదే. ఇటువంటి శతకాలు తెలుగు సాహిత్యంలో 
మరి కొన్ని లేకపోలేదు. అయితే ఆంధ్రసృష్టిని నిలుపమని 
సందేశం ఇచ్చిన కవులలో ఇతరు ప్రముఖుడు. తెలుగు 
సాహిత్యంలో ఇతని ఈ సృష్టి నిలుస్తుంది”. (పేజీలు : 
237-239). కూర్మనాధ కవి “శ్రీ సింహద్రి నారసింహ 
శతకమును వెలుగులోకి (తేవటానికి ఆచార్య తంగిరాల 
వెంకట సుబ్బారావు చాలా (శమపడవలసి వచ్చింది. 
ఈ వద్యాలలో కొన్ని పద్యాలను సుబ్బారావుగారు 
పునర్నిర్మాణం చేయవలసి వచ్చింది. కొన్ని పద్యాలను 
వేరే ఆధారాల నుంచి సేకరించి పద్య వరుసలకు అర్ధం 
కలిపించవలని వచ్చింది. ఆచార్య తంగిరాల వారి 
పరిశీలన ప్రకారం ఈ శతకంలో దాదాపు 108 పద్యాలు 
ఉండాల్సి ఉంది. కాని కేవలం 101 మాత్రమే ఉన్నాయి. 
కవి కాలం చేసిన తర్వాత కొంత కాలానికి ఎవరో 
కూర్మనాథ కవికి సంబంధించిన పద్యాలుగా పేర్కొంటూ 
“ఆరాధని పత్రికలో ఒక సీస పద్యం, తేటగీతి ముగింపుతో 
అచ్చొత్తారు. ఈ పద్యంలో స్వామివారి ఆగ్రహంతో 
ఉక్కుమూతుల తుమ్మెదలు వచ్చి, తురక సేవలను 
చుట్టుముట్టి కుట్టి తరిమేశాయని ఉంది. కొందరు 
పండితులు ఈ పద్యాలను ప్రక్షిపాలని కూడా అంటారు. 
అందువలన తంగిరాలవారు వీటికి నంఖ్యలు 
కేటాయించలేదు. 101 పద్యాలకు మాత్రమే సంఖ్యలు 
వేసి, ఈ “ప్రక్షిప్తం” అనే భావన కలిగిన రెండు పద్యాలను 
68, 69 పద్యాల మధ్యలో ఉంచారు. నిజానికి ఆచార్య 
తంగిరాలవారి పరిశీలనలో గండు తుమ్మెదలు తురక 
సైనికులను తరిమికొట్టిన సంఘటన శతకంలో లేదు. స్వామి 


46 + 


ఏదో మహిమ చేసి ప్రజలను రక్షించినట్లుగా ఉంటుంది. 

“ఖల పార ణ్యాళ్ష ముఖ్యులనెల్ల ఖండించి, 
దేవతాతంత్రిం బ్రోచు దివ్యమహిమ” అనే భావం తను 
సంఖ్య కేటాయించిన 68వ పద్యంలో తెలిపారు ఆచార్య 
తంగిరాలవారు. 69వ వద్యంలో “జయమాయాె 
యువనరాట్‌ సంతమసము బొసె, భవదీయ భాస్వత్‌ ప్రభా 
బలముని అని కూర్మనాథ కవి రాయటంలో స్వామి ఏదో 
మహిమ చేశారన్నది ప్రస్ఫుటం అవుతున్నది. 

తంగిరాలవారు చేర్చిన “ఆరాధన” వత్రికలో 
అచ్చయిన సంఖ్యలేని ఆ రెండు పద్యాలను కూర్మనాథ 
కవి కాలంలో వేరొకరు రచించి, ఈ శతకంలో చేర్చి 
ఉంటారని, కూర్మనాథకవి రచనాశైలికి, ఈ పద్యాల 
రచనాశైలికి చాలా భేదం ఉందని 1962లో ఈ శతకాన్ని 
పరిష్కరించిన పంతులు లక్ష్మీనారాయణశాగ్తి గారు 
అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా తుమ్మెదల దాడిలో 
తురుష్మసేనలు వెను దిరిగి పారిబోవటం మాత్రం జనం. 
మధ్య బలంగా ఉండిపోయింది. 

నిజానికి కూర్మనాధ కవి శతకం భాషాపరంగా 
మిశ్రమ సంక్లిష్టంగా పరిణమించింది తంగిరాలవారికి. 
అచ్చతెనుగు పదాలు, నుడి కారాలు, జాతీయాలు కాకుండా 
ముస్లిం భాషా పదాలు, వాక్యాలు, సామెతలతో కూర్మనాథ 
కవి శతకం చాలా క్లిష్టంగా పరిణమించింది. అందువలన 
ఆచార్య తంగిరాలవారు ఈ శతక శోధనకు ప్రతిపదార్థం, 
తాత్పర్యం ఎంతో కీలకంగా భావించారు. “మధురకవి” 
బిరుదాంకితులు బులసు వేంకటేశ్వర్లు ఈ పనికి సరైన 
పండితులు అని భావించి వారి సహాయం అపేక్షించారు 
ఆచార్య తంగిరాలవారు. అయినా కారణాలేమో తెలీదు 
కాని, బులుసు వారు కేవలం తాత్పర్యం మాత్రమే 
రాయగలిగారు. మిగతాది భవిష్యత్తుకు వదిలేశారు. 
ఉదాహరణకు 78వ పద్యం పూర్తిగా సంస్కృతంలోనే 
రాయటం జరిగింది. 79, 80 పద్యాలు పూర్తిగా తత్సమ 
పద భూయిష్ట సమాస రచనతో కూడి క్లిష్టంగానే ఉన్నాయి. 
ఈ శతకంలోని 73, 79 పద్యాలకు కొడిమడుగు నాగేశ్వర 
శాస్త్రి ప్రతిపదార్థాలు, తాత్పర్యాలు రాసిచ్చారు. 79-83 
నుంచి ఉన్న పద్యాలలో కొన్ని పాదాలకు, పదాలకు 
అన్వయం కుదరడంలేదు. వాటిని పండిత కవి శేఖరులు, 
పరిశోధకులు అయిన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం 
గారు పరిష్మరించగలిగారు. ఈ విధంగా గోగులపాటి 


సెప్టెంబర్‌ - 2022 
ల 


కూర్మనాథ కవి రాసిన *శ్రీ సింహద్రి నారసింహ శతకము” 
నాటి సామాజిక జీవనస్థితి గతులను భాషా పరిణామాలకు 
ప్రతిబింబించిందో, అలాగే తర్వాతి కాలంలో 'వేణుగోపాల 
శతకము” రాసిన పోలిపెద్ది వేంకట రాయ కవి కూడా 
నాటి సామాజిక స్థితిగతులను నిశితంగా పరిశీలించి 
వేమనలాగే విమర్శించారు. 
పోలిపెద్ది వేంకటరాయ కవి - వేణుగోపాల శతకము: 
పోలిపెద్ది వేంకటరాయ కవి రాసిన “వేణుగోపాల 
శతకము” గురించిన వరిచయం ఆచార్య తె. 
గోపాలకృష్ణారావుగారు రాసిన “ఆంధ్ర శతక సాహిత్య 
వికాసము” (పేజీలు : 440-444లో కనిపిస్తుంది. క్రీ.శ. 
1800-1875 మధ్య జీవించిన “లావణ్య శతక” కర్త 
పోలిపెద్ది వేంకటరాయ కవినే వేణుగోపాల శతకాన్ని 
కూడా రాశారన్నది ఒక నోటిమాటగానే ప్రచారంలో 
ఉంది తప్ప సరైన సాక్ష్యము లేదని నిడుదవోలు 
వేంకటరావుగారు శతక వాజ్ఞ్మయ చరిత్ర అనుబంధములో 
రాశారు. పోలిపెద్ది వేంకటరాయ కవి తిట్ల దండకములో 
వేణుగోపాలుడు తనకిష్ట దైవమని పేర్కొన్నాడు. అయితే 
వేణుగోపాల శతకమును పోలిపెద్ది వేంకటరాయ కవే 
రాశాడని అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కార్వేటి 
నగరాధీశ్వరుడగు పెరుమాళ్ళ రాజేంద్రుని ఆస్థానములో 
ఒకానొక అదికారి కవిని అనాదరించటంవలన 
సంస్థానంలోని అక్రమాలను, సాంఘిక వ్యవస్థలోని కల్లోల 
పరిస్థితిని కవి నిశితంగా విమర్శించటం జరిగిందన్నది 
ఒకటి. కవి ఈ శతకంలో తనని రాజు, మంత్రి 
అవమానించారని ఎక్కడా పేర్కొనలేదు. కలియుగ ధర్మము 
ననుసరించి సంఘంలో ఏర్పడిన స్థితిగతులను కవి 
వివరించటం ద్వారా దురాచారాలు యుగధర్మ (ప్రభావాన 
ఏర్పడ్డవేనని కవి భావించినట్లు ఈ శతకంలో 
అర్థమవుతుంది. “అహహ కలియుగ ధర్మ మేమనగ 
వచ్చుననన్నిటికి నోర్చి యూరకయుండవలెను' - అని 
సమకాలీన స్థితిగతులను చెపుతూ ఎందుకు ఊరిక 
ఉండవలనని చెప్పాడో బోధపడుతోంది. ఈ శతకంలో 
కొన్నిచోట్ల మంచిమంచి సాంఘిక నీతులున్నాయి. ధర్మాలు 
వివరించాడు. మోక్షమార్గం, వేదాంతం, ఉత్తమ రాజు, 
మంత్రి లక్షణాలను పేర్కొన్నాడు. తల్లిదండ్రులపై 
ఉండవలసిన భక్తి గురించి చెప్పాడు. అయినప్పటికీ ఆచార్య 
తంగిరాల వెంకట సుబ్బారావుగారు ఇబ్బందిపడ్డ విషయం 


సెప్టెంబర్‌ - 2022 


ఒకటుంది. అదేమిటంటే ఈ కవి తన వేణుగోపాల 
శతకంలో వివిధ వర్ణాలను దూషించిన తీరు. ఆయన 
స్రీల వట్ల వ్యక్తవరచిన భావాలు నేటి నమాజం 
'మీసాగైనిక్‌'గా పరిగణించే ప్రమాదం లేకపోలేదు. 
ఈ కారణంగా ఆయన తన సాహితీ మిత్రుడు మొవ్వ 
వృషాద్రిపతిగారిని సంప్రదించారు. ఈ కవి పుస్తకం 
వెలుగులోకి తేవటం బెచిత్యమా? కాదా? అన్న ప్రశ్నకు 
మొవ్వ వృషాద్రిపతిగారు ఇచ్చిన సమాధానం కూడా 
సమంజసంగానే ఉంది.” ఫరవాలేదులేండి. ఈ శతకంలో 
ఉన్నవి మన అభిప్రాయలు కావు; అవి నాటి కవి 
అభిప్రాయాలు. అవి 19వ శతాబ్దంలో తెలుగునాట 
ఉన్న సామాజిక స్థితిగతులు. వాటిని ఈనాటి దృష్టిలో 
చూడరులెండి” - అని చెప్పారు. ఈ విధంగా ఆయన 
సలహాపై ఈ కవి రచనను పరిష్కరించి ముద్రించారు 
ఆచార్య తంగిరాలవారు. అంతేగాదు, ఈ శతకంలోని 
ప్రయోగాలను పండితులు “శ్రీ సూర్యరాయణాంధ్ర 
నిఘంటువు'లోకి స్వీకరించారు. ఇది ఈ శతక వైళిష్టానికి 
ఉత్తమ తార్మాణం. 

పోలిపెద్ది వేంకటరాయ కవి తనకన్నా నూరు 
సంవత్సరాముందున్న ఆడిదము సూరకవి (క్రీ.శ. 
1720-1780) రచించిన “రామలింగేశ్వర శతకమును 
కొన్నిచోట్ల అనుకరించినట్లు గుర్తించారు ఆచార్య 
తంగిరాల. అంతేగాక కొన్నిచోట్ల ఆడిదము సూరకవి 
శ్లోకాలను యధాతధంగా తన శతకంలోకి దిగుమతి కూడా 
చేశాడు అని కూడా గమనించారు. ఒకవేళ ఆయన 
దిగుమతి చేయకుండా ఉంటే, తర్వాతి కాలంలో ఎవరైనా 
చేర్చారేమోనన్న సందేహం కూడా కలగక మానదు. 
ఈ శతకములో 78వ వద్యము నుండి 92వ 
పద్యమువరకు 20 పద్యాలు, 96వ పద్యము నుండి 99 
పద్యమువరకుగల నాల్గు పద్యాలు మొత్తం 24 సీస 
పద్యాలు ఆడదము సూరకవి 'రామలింగేశ శతకము” 
నుండి యధాతధముగా ఈ పద్యాలలో చేర్చారు. ఇన్ని 
వద్యాలను ఒక కవి తన వూర్వ కవి నుండి 
బుద్ధిపూర్వకముగా చేర్చారనుకోవటం. సమంజసం కాదు. 
కాబట్టి ఎవరో అధముడు చేసిన పనిగా తంగిరాలవారు 
భావించారు. ఈ వేణుగోపాల శతకములో మొత్తం 
పద్యాల సంఖ్య 105 కాగా, వాటిలో ప్రక్షిప్త పద్యాల 
సంఖ్య 24ను తొలగిస్తే వాస్తవానికి శతక కర్త రాసిన 


+ 47 


నధ య్య గో 
4 పద్యాలు 81 మాత్రమే. విద్వాన్‌ వేదం వేంకటకృష్ణ 
శర్మగారు రాసిన “శతక వాజ్మయ సర్వస్వము'లో ఈ కవి 
అ రాసిన మరో పద్యం ఒకటి లభించింది దానితో కలిపి 
మొత్తం పద్యాలు 82. 
వేణుగోపాల శతకము ప్రాచీన (ప్రతి ముద్రణ 
1880లో తొలిసారి జరిగింది. తర్వాత ముద్రణ 2018 
ఆగస్టులో డా॥ శ్రీరంగాచార్య గారి సంపాదకత్వంలో కొత్త 
పాండురంగయ్య గారు ముద్రించారు. తంగిరాల వారు 
ఈ క్రొత్త ప్రతిని ప్రామాణికంగా తీసుకొని పరిష్కరించారు. 
“రంగాచార్యుల వారు “అర్చనం” పేరుతో ఈ క్రొత్త పత్రికి 
4 పేజీల వీరిక రాశారు. కాని వద్యాలనేమి 
పరిష్కరించలేదు. పైగా ఈ ప్రతిలో ఎన్నో తప్పులు 
దొర్లాయి” అంటారు ఆచార్య తంగిరాల వారు. ఆఖరికి 
పద్యాల సంఖ్య కూడా తప్పుగా ఇచ్చారు. చివర్లో మూడు 
పద్యాలను పునరూక్తం చేసి, 105 సంఖ్యను 108గా 
సరిపెట్టారని కూడా ఆక్రోశించారు ఆచార్య తంగిరాల. 
డా॥ వెలగా వెంకటప్పయ్యగారు తన సంపాదకత్వలో 
వెలువరించిన “తెలుగు శతకమంజరిలో వేణుగోపాల 
శతకంలో 100 పద్యాలు చూపారు. వాటిలో గతంలో 
పేర్మొన్న ఆడిదము సూరకవి రామలింగేశ శతకం” నుంచి 
ఎత్తుకొచ్చి ప్రక్షిప్తం చేసిన 24 పద్యాలు గూడా ఉన్నాయి. 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారు 1982లో ఆచార్య 
కః గోపాలకృష్ణారావు సంపాదకత్వంలో వెలువరించిన 
“అధిక్షేవ శతకములు” (గ్రంథంలో కూడా “వేణు 
గోపాలశతకంిలో 105 పద్యాలను చూపారు. ఇందులో 
కూడా ఆడిదము సూరకవి రాసిన 24 పద్య ప్రక్షిప్తాలు 
కనిపిస్తాయి. 
విద్వాన్‌ వేదం వేంకటకృష్ణశర్మ గారు 1954లో 
“శతక వాజ్మయ నర్వన్వము”ను వెలువరించారు 
తొలిసారిగా. దీనిలో క్రీ.శ. 1160 నుంచి 1860 వరకూ 
700 సంవత్సరాలలో జీవించిన 52 మంది శతక కవుల 
వివరాలు, ముఖ్యమైన పద్యాలు, వాటి ప్రాముఖ్యత 
తెలువుతూ సోదావారణముగా (వకటించారు. 
ఈ సంపుటిలోని 21వ వ్యాసం పోలిపెద్ది వేంకటరాయ 
కవిని గురించి ఉన్నది. “ఈ వ్యాసంలో శర్మగారు 19 
సీస పద్యాలను ఉదహరించారు. వాటిలో ఒక పద్యము 
నేడు అందుబాటులో ఉన్న వేణుగోపాల శతక ప్రతుల్లో 


48 + 


దేనిలోనూ లేదు” అని అంటారు ఆచార్య తంగిరాల. “పద్య 
భావమును బట్టి, ఆ పద్యము మనుషులలోని “లోభిత్వం 
గురించి కాబట్టి తదనుగుణంగా దానిని 101-102 
పద్యాల మధ్య చేర్చాను” అంటారు ఆచార్య తంగిరాల 
వెంకట సుబ్బారావు. 

“తెలుగు శతకవుంజరి"లోని వేణుగోపాల 
శతకమును, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ వారు వేసిన 
“అధిక్షేప శతకములు”లోని “వేణుగోపాల శతకమును, 
“శతక వాజ్మయ నర్వన్వము”లోని వేణుగోపాల 
శతకములో పేర్కొన్న 19 పద్యాలు, ఆడిదము సూరకవి 
రామలింగేశ శతకం నుండి (గ్రహించిన 24 పద్యములను 
జా(గత్తగా వరిశీలించి వాటి పాఠ బేధములను 
సూచించాను” అని వివరించారు ఆచార్య తంగిరాల 
వెంకట సుబ్బారావు. ఇది సామాన్య పరిశోధన కాదు. 

పోలిపెద్ది వేంకటరాయ కవి వేణుగోపాల 
శతకంలోని సామాజిక స్పృహ గురించి ఆచార్య తంగిరాల 
వెంకట సుబ్బారావు గారు ఇలా రాశారు : 

“ఈనాడు కవిత్వమనగానే, “సామాజిక సృహ 
ఉన్నదా?” అని ప్రశ్నించుట ఒక అలవాటైనది. అది 
ఆధునికులు ప్రధానమని పలికినను, ఇప్పటి కవితలలో 
అది నభః పుష్ప సమమైనది. పూర్వశతకములలో సామాజిక 
సృహ అతి వేలముగా కన్పించుచున్నది. సుమతి - వేమన 
- భాస్మర శత కాదులలోనేకాక శ్రీకాళహస్తీశ్వర శతకము, 
నరసింహ శతకము - మొదలైన భక్తి శతకములలో కూడా 
సామాజిక స్పృహ (ప్రధాన స్థానమాక్రమించుచున్నది. 

నీ? వేదాంత యుక్తులు విని రెండు నోర్సుక 

వాడునాతడు రాజయోగికాడు 
వట్టవ్రురాజు బేవట్డి యుంచంగానో 
గుడి నెవానికి భూరిగుణమురాదు. 
తేnfn కోతివై నున్న నింగంవుగొదమగాదు, 
ఎంత చదివిన గుణనానుదొచ్చుగాదుః 
వేణుగోపాల! భక్త నంత్రాణళీల! 

“ఈ వద్యములో తొలి ప్రతిలో కవి పోలిపెద్ది 

“గుడిచేటి ముండకు గుణమురాదు” అని రాయగా, తర్వాతి 


సెప్టెంబర్‌ - 2022 


కాలంలో కొందరు పండితులు ఈ పదాన్ని సంస్కరించి 
ప్రస్తుతం పద్యంలో ఉన్నట్లుగా మార్చారు” అంటారు ఆచార్య 
తంగిరాల. ఇందులో 'గుడిచేటిది? అంటే దేవదాసి” అలాగే 
మరో పద్యం : 
దందక మందలు దాడ్యుళై కాషాయ 

ములు ధరించిన ముక్తి లేధు 


న్న 


ల ఇబ చద శాలి 2 విల లాల తని ప చుల్తపు కతత టేపు 


“ల చల త ఆ లలల అన్నాన ఇం (రల వ తల చ లలత 5 


వాయువు అందించ (పొజణంబులలయంగ 
మూతవేనిన దానమ్ముక్తిలేదు, 
తగగ గుదువదాంబుజముల భోక్త్‌కుదిరి, 
తమ్ము దామెడుంగక ముక్తిలోదనని యందు 
వేణుగోపాల? భీకానంత్రాణ లీల! 
అవలీళ్షుడుడు మందుందోయిన నర్ధులకీయ్య 
వటుని యొద్ర దివాను నెవ్టు 
మునివీ యొకడు నెవ్చు: మొనని వపు చెప్పు 
దరువాత నామజుందారునొన్టు, 
అంటూ నాటి రాచరిక వ్యవస్థలోని లోతుపాట్లును 
ఏకివదులాడు కవి. అలాగే కవులను చూడగానే లేచి ఆస్థాన 
వారవనితలు వందనములు ఆచరించుట నాటి ఆచారము. 
అయితే ఈ ఆచారము కవి జీవించిన కాలములో 
లోపించినది. అటువంటి స్త్రీలపట్ల ఆగ్రహంతో కవి రాసిన 
పద్యం ఇది. 
న్న, ఆస్థానమందు బిద్యాంనులగనిలోని 
(యొక్కవేయని వారామోపొనులకు 
దలగొణ్‌గించి, మెత్తని నున్నము బూని 
బ్‌ గందంఖున బొక్టుమర్జు 
బెప్పులు మెదగలి బిందీ బోటల గొట్టి 


న 


న య య 


FA Sr! భక్త నంత్రాణళీల! 

అంటూ అలాంటి స్ర్తీల చేతిలో అవమానానికి గురైన 
కవుల హృదయాక్రందనను ఆక్రోశంతో చెప్తాడు కవి. 
ఇలాంటి పద్యాలు వేణుగోపాల శతకములో ఎన్నో... 
నాటి సామాజిక స్థితులు ఎండగడుతూ ఆనాటి సమాజంలో 
వేశ్యలకు, భోగలాల సత్వానికి ఎంత ప్రాధాన్యతను రాజులు 
కల్పించారో విశదీకరిస్తాడు కవి. పతనమైన ఆచార 
వ్యవహారాలను, పండితులపట్ల అగౌరవము పెరిగిపోవుట, 


సెప్టెంబర్‌ = 20922 


ముద 
పైసాకు వనికిరాని అజ్ఞానులు పండితుల్లా చలామణి 
అవటం, దొంగ సాధువులు, కపట వ్యక్తులు ఉన్నత 
గౌరవాన్ని స్థానాన్ని పొందటాన్ని పలుకుతాడు కవి తన 
పదునైన సీస చందస్సు పంక్తులలో. 

ఇలా క్రీ.శ. 17వ శతాబ్దం, 18వ శతాబ్దంలో 
జీవించిన ఇద్దరు ప్రముఖ కవుల సాహిత్యాన్ని వెలికితీసి 
వాటి పద్యాలను సంఖ్యలోను, నిర్మాణంలోను, (ప్రతి 
పాఠాలలోని అంతర బేధాలను వరిశీలించి 
పరిష్కరించటంలోను, ప్రపంచానికి నూతన సాహిత్వాన్ని 
అందించటంలోను ఆచార్య తంగిరాల వెంకట 
సుబ్బారావుగారి కృషి ముందు తరాలకు మార్గనిర్దేశకం. 
ఎనఖైయవపడిలో కూడా తంగిరాలవారు తన శతక 
పరిశోధనలో పాటించిన ప్రమాణాలు ఆచరణీయమైనవి. 
అంతేకాదు కూర్మనాధకవి తన శతక రచనతో తురుష్కుల 
నుంచి తెలుగు సృష్టిని కాపాడితే, పోలిపెద్ది వేంకటరాయ 
కవి తన కవిత్వంలో సమాజాన్ని పట్టి పీడిస్తున్న చీడలను 
ఏకరువు పెట్టి, ఏకి పారేశాడు. ఈ రెండు శతకాలు సాహిత్య 
ప్రియులు తప్పక చదవవలసిందే. 

అటు సామాన్య శోధకులకు, భాషా పండితులకు 
కూడా [వయోజనకరంగా ఈ వరిశోధానలను 
వరివ్మరించారు ఆచార్య తంగిరాలవారు. ఇంకా 
ఈ శతకాలకు ప్రతిపదార్థంకాక కేవలం తాత్పర్యం 
మాత్రమే చేకూర్చినందుకు తీవ అసంతృప్తి వ్యక్తం 
చేయటమేగాక నూతన తరాన్ని ఆ ఖాళీని పూర్తి చేయమని 
ఆహ్వానిస్తున్నారు. 

ఆనాటి సామాజిక పరిస్థితులు ఇతర సామాజిక 
శాస్త్రవేత్తలు ఈ కాలంలో చరిత్రపై చేసిన శోధనలలను 
తులనాత్మకంగా పరిశీలిస్తే, అవి ఎంతో వాస్తవ స్థితి 
ప్రతిబింబించాయని సులువుగా గ్రహించగలరు పరిశోధన 
జిజ్ఞాసువులు. ముఖ్యంగా శశిధరూర్‌ రాసిన “ఏన్‌-ఎరా 
ఆఫ్‌ డార్మ్‌నెస్‌ - ది బ్రిటీష్‌ ఇండియా” పుస్తకంలో 
ఈ వాస్తవాలు కళ్లకుగడతాయి చదువరులు. ఆధ్యాత్మిక 
సాహితీ శోధకులు, భాషా శోధకులు ఈ పుస్తకాలను 
ఆసాంతం చదివి అందులోని అపూర్వ సాపాత్య 


సామాజికాంశాలను ఆస్వాదించాలి. 


+ 49 


Bt CTT 
డా. కొప్పరపు నారాయణమూర్తి, పిహెచ్‌.డి. 
ఫోన్‌: 767 190 9759. 


